అథ పంచదశోధ్యాయః 
దానము - దోశ కాల పాత్రలు 
బుషుయ ఊచుః | 
దేశాదీన్‌ క్రమశో (బూహి సూత సర్వార్థ విత్తమ | 
సూత ఉవాచ | 
శుదధం గృహం సమఫలం దెవయజ్ఞాది కర్మను || 1 


తతో దశగుణం గోష్టం జలతీరీం తతో దశ | తతో దశగుణం 
బిల్వతులనస్యశ్వత్త మూలకమ్‌ || 2 


తతో దేవాలయం విద్వాత్తిర్త తీరం తతో దశ | తతో దశగుణం 
నదా్యస్తేర్ణ నద్వాస్తతో దశ || 3 


సప్త గంగానదీ తీరం తస్యా దశగుణం భ*#*వేత్‌ | 
బుషులు ఇట్లు పలికిరి - 


సర్వ విషయములు తెలిసిన వారిలో శేషుడవగు ఓసూతా! మాకు 
దేశము, కాలము మొదలుగు వాటిని క్రమముగా చెప్పుము. 


సూతుడు ఇట్లు పలికెను - 


దెవయజ్ఞము మొదలగు కర్మల యందు శుద్ధ గృహము 
సమఫలమును ఇచ్చును (1). గోశాల దాని కంజె పదింతల 
ఫలమును, జలాశయమతీరము దాని కంకు పదిరెట్లు ఫలమును, 
మారేడు, తులసి, రావిచెట మూలము దాని కంజె పదిరెట్లు 
ఫలమును ఇచ్చును (2). దేవాలయమున దాని కంబు పదిరెట్లు 
ఫలమును, తీర్గము యొక్క తీరము దాని కంజె పదిరెట్లు 
ఫలమును, నదీతీరము దాని కంకు పదిరెట్లు ఫలమును ఇచ్చును 
(3). సప్త గంగలనే నదుల తీరములు దాని కంజె పదిరెట్లు ఫలము 
నిచ్చును. 


గంగా గోదావరీ చైవ కావేరీ తామపర్దికా || 4 


సింధుశృు సరయూ రేవా సప్తగంగాః ప్రకీర్తితాః | తతోదితీరం దశ చ 
పర్వత్నాగే తతో దశ ||5 


సర్వస్మా దధికం జేయం యత వా రోచతే మనః | కృతే పూర్లఫలం 
జేయం యజ్ఞదానాదికం తథా || 6 


తేతాయుగే (తిపాదం చ ద్వాపరేఃర్తం సదా స్మృతమ్‌ | కలా పాదం 
తు విజేయం తత్పాదోనం తతోరకే || 7 


గంగ, గోదావరి, కావేరి, తామపర్డి (4), సింధు, సరయూ, రేవా 
నదులకు సప్తగంగలని పేరు. సముదతీరము వాటి కంకు పదిరెట్లు 
ఫలమును, దాని కంకఠు పదిరెట్లు ఫలమును పర్వత శిఖరము 
ఇచ్చును. (5). మనస్సునకు నచ్చిన సలము అన్నిటికంకఠు 
అధికమగు ఫలము నిచ్రును. యజ్ఞదానాది కర్మలకు 
కృతయుగములో సంపూర్తఫలము (6), [తేతాయుగములో నాభీింట 
మూడువంతుల ఫలము, ద్వాపరములో సగము ఫలము 
లభించునని చెప్పబడినది. కలియుగములో నాలవ వంతు ఫలము 
లభించును. కలియుగములో సగకాలము పూర్తి అయిన పిదప 
నాలఖవ వంతు కంజె కూడ తక్కువ ఫలము లభించునని 
తెలియవలెను (7). 


శుద్దాత్మన శుదదినం పుణ్యం సమఫలం విదుః | తస్మాద్రశగుణం 
జేయం రవి సంక్రమణ బుధాః || 8 


విషువే తదశగుణమయనే తద్దశ స్మృతమ్‌ | తద్దశ మృగ 
సం|(కాంతె తచుం[దగహణ దశ ||9 

తతశ్చ సూర్యగహణ పూర్ణకాలోత్తమే విదుః | జగదూపస్య 
సూర్యస్య విషయోగాచ్చ రోగదమ్‌ || 10 


అతస్త ద్విషశాంత్యర్లం స్నానదాన జపాంశ్సరేత్‌ | 
విషశాంత్యర్తకాలత్వాత్సు కాలః పుణ్యదః స్మృతః || 11 


శుద్దమైన మనస్సుతో పవిత్రమైన దినమున పుణ్యకర్శను చేసినచో, 
సమ (శా[న్తోక) ఫలము లభించునని చెప్పెదరు. ఓ 
విద్వాంసులారా! రవి సంక్రమణము నాడు చేసినచో, దానికి 
పదిరెట్లు ఫలము లభించును (8). సూర్యుడు విషువరేఖపై 
నుండగా చేసినచో దానికి పదిరెట్లు ఫలము లభించును. 
దక్షిణాయన ఆరంభదినమున చేసినచో, దానికి పదిరెట్లు ఫలము 
లభించును. మకర సంక్రాంతినాడైనచో దానికంకు పదిరెట్లు, 
చం[ద గ్రహణము నాడు దాని కంబు కూడ పదిరెట్లు ఫలము 
అభించును (9). దాని కంక ఉత్తమమైనది, పూర్ణఫలము 
నిచ్చునది సూర్య [గహణకాలమని పెథలు చెప్పుదురు. జగత్తునకు 
రూపము ననుగహించు సూర్వుడు రాహు గస్తుడగుటచే (10), ఆ 
దోషము శాంతించుట కొరకై స్నాన, దాన, జపములను 
చేయవలెను. ఆ కాలము దోషశాంతిని చేయు కాలము గనుక, 
పుణ్యకాలమని చెప్పబడినది (11). 


జన్మర్‌క్షే చ వ్రతాంతే చ సూర్య రోగోపమం విదుః | మహతాం 
సంగకాలశ్చ కోట్యర్క [గహణం విదుః || 12 


తపో నిష్టా జ్ఞాన నిషా యోగినో యత యస్తథా | పూజయాః 
పొ[తమేతే హి పాపసంక్షయ కారణమ్‌ || 13 


చతుర్వింశతి లక్షం వా గాయత్‌ర్యా జపసంయుతః | (బాహ్మణస్తు 
భ#*వేత్సాతం సంపూర్ణఫల భోగదమ్‌ || 14 


పతనా(త్రాయత ఇతి పాతం శా(స్తే ప్రయుజ్యతే | దాతుశ్చ 
పాతకా[త్రాణా తత మిత్య భిధీయతే || 15 


జన్మ నక్షత్రము వచ్చిన దినము, వతము పూర్తి అయిన దినము 
సూర్య గ్రహణ కాలముతో సమమైనవని చెప్పుదురు. మహా 
పురుషుల సంగమము కోటి సూర్య గ్రహణములతో సమానమైనదని 
చెప్పుదురు (12). తపోనిష్తులు, జ్ఞాన నిష్ణులు, యోగులు మరియు 
యతులు పూజకు అర్హులు. వీరిని పూజించినచో, పాపములు 
నాశము చెందును (13). గాయ్మతిని ఇరవై నాలుగు లక్షలు జపము 
చేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ ఫలమును, భోగములను ఇచ్చు పాత 


(దానమునకు అర్హుడు) అని చెప్పబడును (14). మానవుడు 
పతెతుడు కాకుండా రక్షించె శాస్త్రమునకు పా[తము అను పేరు 
గలదు. మరియు దాతను పాపముల నుండి రక్షించువాడు గనుక, 
యోగ్యుడగు ప్రతిగహీత ప్యాతము అనబడును (15) 


గాయకం త్రాయతే పాతా ధాయట్రీత్యుచ్యుతే హి సా | యథార్త హీనో 
లోకేస్మిన్‌ పరసారం న యచ్చుతి || 16 


అర్హవానిహ యో లోకే పరస్యార్దం ప్రయచ్చుతి | స్వయం శుద్దో హి 
పూతాత్మ నరాన్‌ న త్రాతు మర్తతి || 17 


గాయత్రీ జప శుద్దో హి శుద్ద [బాహ్మణ ఉచ్యతే | తస్మాద్దానే జపే 
హామే పూజాయాం సర్వకర్శణి || 18 


దానం కుర్తుం తథా తాతుం పాతం తు బాహృ్మణోంర్తతి | అన్నన్య 
కుధితం పాతం నారీనరమయాత్మకమ్‌ || 19 


గానము (జపము) చేయువానిని పతెతుడు కాకుండా రక్షించునది 
గాన గాయత్రీ మంతమునకు ఆ పేరు వచ్చినది. ఈ లోకములో 
ధనములేని వాడు ఇతరులకు ధనము నీయజాలడు (16). ధనము 
గలవాడే ఇతరులకు ధనము నీయగల్లును. అటులనే, శుద్దుడు, 
పవ్మితమైన అంతఃకరణ గలవాడు మాత్రమే ఇతర మానవులను 
రక్షించగల్సును (17). గాయత్రీ జపముచే శుదిని పొందినవాడు శుద్ద 
(బాహ్మణుదనబడును. కావున, జప, హూమ, పూజాది, సర్వ కర్మల 
యందు (18), మరియు దానమును చేయుటకు, స్వీకరించుటకు 
ఇట్టి బాహ్మణుడు మాత్రమే అర్హుడగును. ్రీగాని, పురుషుడు గాని, 
ఆకలిగొన్న వ్యక్తి అన్నమునకు పాత్రుడగును (19). 


(బాహ్మణం శేషమాహూయ యత్కాలే సుసమాహితమ్‌ | తదర్గం 
శబ్బ్దమర్తంవా సద్బోధకమభీష్టదమ్‌ || 20 


ఇచ్చావతః ప్రదానం చ సంపూర్ణ ఫలదం విదుః | 
యతర్పశ్నానంతరం దతం తదర్త ఫలదం విదుః || 21 


యత్సేవకాయ దతం స్యాతతాద ఫలదం విదుః | జాతి మాతస్య 
విప్రస్య దీనవ్యృతేర్ద్విజర్షభాః || 22 


దత్తమర్గం హి భోగాయ భూధ్లోకే దశవార్షికమ్‌ | వేదయుక్తస్య విప్రస్య 
స్వర్గే హి దశవార్సికమ్‌ || 23 


గాయత్రి జపయుక్తస్య సతే హి దశవార్షికమ్‌ | విష్ణుభకనస్య విప్రస్య 
దత్తం వైకుంఠదం విదుః || 24 


సివభక్తస్య విప్రస్య దత్తం కైలాసదం విదుః | తత్తల్లోకోప భోగార్డం 
సర్వేషాం దానమిష్యుతే || 25 


(శేషుడు, నియత మనస్కుడు, మంచి ఆచార్యుడు నగు (బాహ్మణుని 
పిలిచి, గాయ।తీ మం|తమును పూర్తిగా గాని, లేదా సగము గాని 
తెలుసుకున్నచో, కోర్కెలన్నియు ఈడేరును (20). ఒక వస్తువుపై 
ఇచ్చు గల ద్యకికి దానిని అడుగకుండగనే ఇచ్చినచో, సంపూర్ణ 
ఫలము లభించుననియు, అడిగిన తరువాత ఇచింనచో, సగము 
ఫలము లభించుననియు బుషుల అభ్మిపాయము (21). 
సేవకునకు ఇచ్చినచో, నాలవ వంతు ఫలము లభించును. ఓ 
ద్విజ శేషులారా! పుట్టుకతో బాహ్మణుడై దీనముగా జీవించుచున్న 
వానికి (22), ధనము నిచ్చినచో, భూలోకములో పది 
సంవత్సరములు భోగములు దాతకు లభించును. అదే ధనమును, 
వేద వేత్త యగు విపున కిచ్చినచో, స్వర్గములో పది 
సంవత్సరములు భోగములు లభించును (23). గాయ।తీ జపము 
చేయువానికి ఇచ్చినచో పది సంవత్సరములు సత్యలోకములో 
భోగములు లభించును. విష్ణుభకుడగు విప్రన కిచ్చినచో, 
వెకుంఠము (24), శివభకుడగు విప్రనకిచ్చినచో కైలసము 
లభించునని చెప్పెదరు. వీరందరికీ దానము చేసినచో, ఆయా 
లోకములన్నింటి యందు భోగములు లభించును (25). 


దశాంగమన్నం విప్రస్య భానువారే దదన్నరః | పరజన్మని చారోగ్యం 
దశవరం సమశ్నుత || 26 


బహుమాన మధాహ్వాన మభ్యంగం పాదసేవనమ్‌ | వాసో 
గంధాద్యుర్చునం చ ఘృతాపూప రసోత్తరమ్‌ || 27 


ష్మృడసం వ్యంజనం చైవ తాంబూలం దక్షిణోత్తరమ్‌ | 
నమశానుగమశ్రైవ స్వన్నదాం దశాంగకమ్‌ || 28 


దశాంగమన్నం విగేభో దశభ్యో వై దదన్నరః | అర్కవారే 
తథాఃరోగ్యం శతవర్తం సమశ్నుతే || 29 


సోమవారాది వారేషు తత్తద్వారగుణం ఫలమ్‌ | అన్నదానస్య 
విజేయం భూర్లోకపరజన్య్మని || ౩౦ 


[బాహ్మణునకు ఆదివారము నాడు పది అంగములతో కూడిన 
అన్నమును పెట్టినచో, దాతకు మరుజన్మలో పది 
సంవత్సరములు ఆరోగ్యము లభించును (26). ఆదరము, 
ఆహ్వానము, అభ్యంగన స్నానము, పాదసేవ, వ[(స్తము, 
గంధాదులతో పూజ, నేతి అప్పములతో (27) పచ్చుళ్లతో కూడిన 
ష్మడసోపేత భోజనము మరియు తాంబూలము, దక్షిణ, 
నమస్కారము, కొంతదూరము వెళి సాగనంపుట అను పది 
అంగములతో కూడిన, యోగ్యమగు అన్నమును పెట్టవలెను (28). 
దశాంగములతో కూడిన అన్నమును ఆదివారమునాడు పదిమంది 
(బాహ్మణులకు పెట్టిన వ్యక్తి వంద సంవత్సరములు ఆరోగ్యముతో 
జీవించును (29). సోమ మొదలగు వారములలో అన్నదానము 
చేసినచో ఇహలోక పరలోకములలో దాని ఫలము వారసంఖ్యను 
బట్టే అన్ని రెట్లు అగునని తెలియవలెను (30). 


సప్తస్వపి చ వారేషు దశభ్యశ్చ దశాంగకమ్‌ | అన్నం దత్త్వా శతం 
వరమారోగ్యాదిక మశ్నుతే || 31 


ఏవం శ*#*తేభ్యోః విర్రుభ్యో భానువారే దదన్నరః | సహన వర్త 
మారోగ్యం శర్వలోకే సమశ్నుతే || ౩2 


సహగుభ్యస్తథా దత్వాయుతవర్తం సమశ్నుతే | ఎవం నోమాది 
వారేషు విజేయం హి విపశిితా || 33 


భానువారే సహసాణాం గాయి పూత చేతసామ్‌ | అన్నం దత్వా 
సత్యలోకే హ్యారోగ్యాది సమశ్నుతే || 34 


అయుతానాం తథా దత్వా విష్టులోకే సమశ్నుతే | అన్నం దత్వా తు 
లక్షాణాం రుదలోకే సమశ్నుతే || 35 


ఏడు వారముల యందు పదిమందికి దశాంగములతో కూడిన 
అన్నము నిడినచో, వంద సంవత్సరములు ఆరోగ్యము మొదలగు 
ఫలములను పొందును (31). ఇదే విధముగా ఆదివారము నాడు 
వందమంది |బాహ్మణులకు అన్నము నిడినచో, సివలోకము నందు 
వేయి సంవత్సరములు ఆరోగ్యమును పొందును (32). వేయి 
మందికి అన్నము నిడినచో, పదివేల సంవత్సరములు 
సనివలోకములో భోగములను పొందును. సోమ మొదలుగు 
వారములలో కూడ ఇటి ఫలము లభించునని విద్వాంసులు 
తెలియవలెను (33). గాయ।తీ జపముచే పవిత్రమైన 
అంతఃకరణము గల వేయిమందికి ఆదివారము నాడు 
అన్నదానము చేసిన వ్యకి సత్యలోకములో ఆరోగ్యాది భోగములను 
పొందును(34). పదివేల మందికి పెటినచో విష్టులోకము నందు, 
లక్షమందికి పెటినచో రుదలోకము నందు భోగములను పొందును 
(35). 


బాలానాం (బహ్మ బుద్దా; హి దేయం విద్యార్ది భిర్నరైః | యూనాం చ 
విష్ణు బుద్దా హి పుత కామార్షి భీర్నరైః || 36 


వృద్దానాం రుదబుద్దా హి దేయం జ్ఞానార్గి భిర్నరైః | బాలస్తే 
భారతీబుద్ద్యా బుద్ది కామైర్నరోత్తమైః || 37 


లక్షీ బుద్దా యువ (స్తేష భోగకామైర్నరోత్తమైః | వృద్దాను పార్వతీ 
బుద్దా దెయ మాత్మర్ణి భిర్దనైః || 38 


నిలావృత్తోం ఛ వృత్తాచ గురుదక్షిణ యార్దితమ్‌ | శుద దవ్యమితి 
(పాహుస్తత్పూర్త ఫలదం విదుః || 39 


శుక్ల [ప్రతి గహాదతం మధ్యమం [దవ్యముచ్యతే | కృషి 
వాణీజ్యకోపేత మధుమం [దవ్యముచ్యతే || 40 


విద్యను గోరు మానవులు బాలుర యందు |బహ్మ భావన చేసిన 
అన్నదానము చేయవలెను. పుుతసంతానమును గోరువారు 
యువకుల యందు విష్టుబుద్దితో దానము చేయవలెను (36). 
జ్ఞానమును గోరువారు వృదుల యందు రుద్రబుదితో దానము 
చేయవలెను. బుద్దిశకిని గోరు మానవ(శేష్తులు కన్యల యందు 
సరస్వతిని భావన చేసి దానము చేయవలెను (37). భోగములను 
కోరు నరశేషులు యువతుల యందు లక్షీబుద్దితో, ఆత్మ 
జ్ఞానమును గోరు జనులు వృద(స్తీల యందు పార్వతీ భావనతో 
దానములు చేయవలెను (38). శిలావృతి (పోలములో పడిన వరి, 
గోధుమ వెన్నలను ఏరుకొనుట), ఉంఛవృతులతో (పోలములో 
కిందపడిన గింజలను ఎరుకొనుట) లభించిన [దవ్యము, 
గురుదక్షిణ రూపముగా లబించిన ధనము శుదమనియు, దానిని 
దానము చేసినచో పూర్తఫలము కలుగుననియు చెప్పుదురు (39). 
శుదమగు ప్రతి గ్రహము వలన లభించిన ధనము 
మధ్యమమనియు, వ్యవసాయ వ్యాపారముల వలన లభించిన 
ధనము అధమమనియు చెప్పబడును (40). 


క్షతెయాణాం విశాం చైవ శౌర్యవాణిజ్యకార్దితమ్‌ | ఉత్తమం 
దవ్యమిత్వ్యాహు శ్యూదాణాం భృతకాల్టితమ్‌ || 41 


స్తేణాం దర్శ్మార్గినాం ద్రవ్యం పెతృకం భర్తకం తథా | గవాదీనాం 
ద్వాదశీనాం చైతాదిష యథాక్రమమ్‌ || 42 


సంభూయ వా పుణ్యకాలే దద్యాదిష్ట సమృదయే | గోభూతిల 
హిరణ్యాజ్యవానో ధాన్యగుడాని చ || 43 


రౌప్యం లవణ కూష్మాండే కన్యా ద్వాదశకం తథా | గోదానాద్దత్త 
గవ్యేన గోమయేనోపకారిణా || 44 


ధన ధాన్యాద్యాశ్రితానాం దురితానాం నివారణమ్‌ | జలస్నేహా 
శితానాం దురితానాం గో జలైః || 45 


క్షత్రియులకు పరాక్రమారితమైన ధనము, వైశ్యులకు వాణిజ్యము 
వలన ఆర్దితమైన ధనము, శూద్రులకు శ్రమతో ఆర్జించిన ధనము 
ఉత్తమము (41). ధర్మమును గోరు స్రీలకు తండి, భర్త ఇచ్చిన 
ధనము ఉత్తమము. దైతాది పన్నెండు మాసములలో గోవు 
మొదలగు పన్నెండు వస్తులను క్రమముగా దానము చేయవలను 
(42). లేదా, వాటి నన్నిటినీ కలిపి పుణ్యకాలములో దానము 
చేసినచో అభిష్టములు సిదించును. గోవు, భూమి, తిలలు, 
బంగారము, నేయి, వ్యస్తములు, ధాన్యము, బెల్లము (43), వెండి, 
అవణము, గుమ్మిడికాయ, కన్య అనునవి ఈ పన్నెండు వస్తువులు. 
గోవును, గోవపాలను నేయిని దానము చేసినచో, ధన 
ధాన్యాదులను ఆశయించి యున్న దురితములు నివారణ 
యగును. గోమయము కూడా ధాన్యాదుల రక్షణలో ఉపకరించును 
(44). గోవు స్పృశించిన జలమును ోక్షించినచో, జలము, 
తెలము మొదలుగు వాటిని ఆశయించి ఉన్న దోషము 
తొలగిపోవును (45). 


కాయికాది త్రయాణాం తు క్రీరదధ్యా జ్యవైస్తథా | తథా తేషాం చ 
పుష్టిశ) విజేయో హి విపఫ్సితా || 46 


భూదానం తు [పఏతెషబ్బార్థ మిహ చాము[త చ ద్విజాః | తిలదానం 
బలార్గం హి సదా మృత్యుంజయం విదుః || 47 


హిరణ్యం జరరాగ్నేస్తు వృదిదం వీర్యదం తథా | ఆజ్యం పుష్టికరం 
విద్యా ద్వస్త మాయుష్కురం విదుః || 48 


ధాన్యమన్న సమృద్ద్యర్థం మధురాహారదం గుడమ్‌ | రౌప్యం 
రేతోభివృద్ద్యర్థం ష[డసార్థం తు లావణమ్‌ || 49 


ధాన్యమన్న సమృద్ధ్యర్లం కూష్మాండం ప్వ్ఞుదం విదుః | |పాప్తిదం 
సర్వభోగానా మిహ చాము[త చ ద్విజాః || 50 


యావజీవన ముక్తం హి కన్యాదానం తు భోగదమ్‌ | 


గోక్షీ రము, పెరుగు, నేయిలను దానము చేసినచో కాయిక, వాచిక, 
మానసికములగు మూడు విధముల దోషములను తొలగి, దేహము, 
వాక్కు, మనస్సు కూడ ప్రష్టము లగునని విద్వాంసుడు 
తెలియవలెను (46). ఓ ద్వొజులారా! భూదానము వలన ఇహ 
పరములలో ప్రతిష్ట (స్థిరత్వము) కలుగును. తిలదానము వలన 
బలము, మృత్యుంజయత్వము కలుగును (47). బంగారమును 
దానము చేసినచో జఠరాగ్ని వృద్ది పొంది బలము పెరుగును. 
నేతిని దానము చేసినచో పుష్టి, వస్త్రములను ఇచ్చినచో ఆయుష్షు 
కలుగునని తలీయవలెను (48). ధాన్వదానము వలన అన్న 
సమృద్ది, గుడదానము వలన మధురమగు ఆహారము లభించుట, 
వెండిని దానము చేయుట వలన వీర్యాభివృది, లవణ దానము 
వలన షడసోపెతమగు ఆహారము లభించును (49). అన్నిటిని 
దానము చేసినచో సర్వసమృద్దులు కలుగును. ఓ ద్విజులారా! 
గుమ్మిడికాయను దానము చేసినచో పుష్టి కలుగును. కన్యాదానము 
వలన జీవించియున్నంత కాలము భోగములు లభించును (50). 
పరలోకము నందు సర్వభోగములు కలుగును. 


పనస్నామ కపిత్తానాం వృక్షాణాం ఫలమేవ చ || 51 


కదల్యాాదౌషదీనాం చ ఫలం గల్మోదృవం తథా | మాషాదీనాం చ 
ముధానాం౦ం ఫలం శాకాదికం తథా || 52 


మరీచనసర్తపాద్యానాం శాకోపకరణం తథా | యదృతౌ యత్పులం 
సిద్దం తదెయం హి విపశిితా || 53 


శోతాదీందియ తృస్తిశ్వ సదా దేయా విపశిితా | శబ్దాది దశ 
భోగార్తం దీనాదీనాం చ తుష్టిదా || 54 


పనస, మామిడి, యాపిలు (51), అరటి మొదలగు పళను, 
మినుములను, పసనలను, కూరలను (52), మిరియాలు, ఆవాలు 
మొదలగు కూరకు అవసరమగు వస్తవులను, ఆయా బుతువుల 
యందు లబించు పండను వివేకి దానము చేయవలను (53). 


విద్వాంసుడు ఇతరులకు [శోశత్రాది ఇందియములకు ఆనందము 
నిచ్చ శబ్దాది పది విషయములను సమకూర్చి దిశా మొదలగు 
ఇం[దియాధిషాన దేవతలకు సంతోషమును కలిగించవలెను (54). 


వేదశా(స్తం సమాదాయ బుద్దా గురుముఖాత్స్వుయమ్‌ | కర్మణాం 
ఫలమస్తేతి బుద్దిరాస్తిక$ ముచ్యతే || 55 


బంధురాజ భయాదుుది శద్దా సా చ కనీయసీ | సర్వాభావే 
దరిదస్తు వాచా వా కర్మణా యజేత || 56 


వాచికం యజనం విద్యాన్మంత్ర స్తోత జపాదికమ్‌ | తీర యాతా 
వతాద్యం హి కాయికం యజనం విదుః || 57 


యేన కేనాపుపాయన హ్యల్పం వా యది వా బహు | దేవతార్పుణ 
బుద్దా చ కృతం భోగాయ కల్పతే || 58 


గురుముఖము నుండి వేదశా[స్తములను స్వీకరించి, వాటిని 
తెలుసుకొని, కర్మలకు ఫలము గలదను నిశృయబుదధిిని పొందుట 
అస్తిక్కమనబడును (55). బంధువుల భయమువలన, లేక 
రాజభయము వలన శద్దాబుద్దిని కలిగియున్నచో, అది 
అధమమగు శద యగును. దరిదుడు వస్తువులు ఏవియూ 
లేనివాడే అయిననూ, వాచికముగా గాని, కాయికముగా గాని 
యజ్ఞమును చేయవలెను (56). మంత్రస్తోత్ర పాఠము, జపము 
మొదలగునవి వాచికయజ్ఞ మనియు, తీర్రయాత, వతములను 
చేయుట మొదలగునవి కాయిక యజ్ఞ మనియు తెలియవలెను 
(57). ఏదో ఒక ఉపాయమును చేసి, కొదిగాని, ఎక్కువగాని 
దానమును, లేక కర్మను దేవతార్పణ బుద్దితో చేసినచో, అట్టి 
మానవుడు భోగములను పొందును (58). 


తపశ్చర్యా చ దానం చ కర్తవృ్యముభయం సదా | పతిశయం 
పదాతవ్యం స్వవర్ణ గుణశోభితమ్‌ || 59 


దేవానాం తృుప్రయే,త్యర్తం సర్వభోగ(పదం బుధైః | 
ఇహాము(తోత్తమం జన్మ సదా భోగం లభేదుధః || 60 


ఈశ్వరార్పుణ బుద్దా హి కృత్వా మోక్షఫలం లభేత్‌ | య ఇమం 
పఠత్వేధ్యాయం యః శృణోతి సదా నరః || 61 


తసై*ష్యన ధర్మబుధిశ) జ్ఞానసిదిః ప్రజాయతే || 62 


ఇతి ధీ శివ మహాపురాణ విదోశ్వర సంహితాయాం 
పంచదశోధ్యాయః (15). 


తపస్సు, దానము అను రెండింటినీ సర్వకాలముల యందు 
చేయుచుండవలెను. చక్కని రంగులతో, సౌకర్యములతో శోభిలే 
గృహమును దేవతల (పీతికొరకు దానము చేయవలెను (59). అటి 
దానము దాతకు సకల భోగముల నిచ్చును. దాత ఇహలోకములో 
ఉతమ జన్మను, పరలోకములో ఉత్తమగతిని పొందును (60). 
ఈశ్వరార్పుణ బుధితో కర్మను, దానమును చేయు వ్యక్తి మోక్షమును 
పొందును. ఈ అధ్యాయమును నిత్యము శధతో పఠించువానికి 
(61), ధర్మబుది కలిగి జ్ఞానము సిదించును (62). 


శి శివ మహాపురాణములోని విద్యోశ్వర సంహిత యాందు పదునైదవ 
అధ్యాయము ముగిసినది (15), 


